మాండూక్యోపనిషత్‌ 


శాంతి మంత్రం: 

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా। 
స్టిరెరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభిః। వ్యశేమ దేవహితం యదాయుః | 
స్వస్తి న ఇంద్రో వృద్ద శ్రవాః। స్వస్తి నః పూషా విశ్వావేదాః । 

స్వస్తి నస్తార్‌క్షో అరిష్టనేమిః। స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు॥ 

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


1. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం 
భవద్భవిష్యదితి సర్వమోంకార ఎవ। 
యచ్చాన్యత్‌ త్రికాలాతీతం తదప్యోంకార ఎవ ॥ 
ఈ లోకం యావత్తు ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, 
ఉన్నవీ, రాబోయేవి అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనదేదుందో 
అది కూడా ఓంకారమే. 


2. సర్వం హ్యేతద్‌ బ్రహ్మ అయమాత్మా సో౭_యమాత్మా చతుష్పాత్‌ 
ఇవన్నీ భగవంతుడే. ఈ ఆత్మకూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు 
పరిమాణాలు గలది. 


3. జాగరికస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఎకోనవింశతి ముఖః 
స్టూలభుగ్‌ వైశ్వానరః ప్రథమః పాదః ॥ 
ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి 
చైతన్యం బాహ్యముఖంగా ఉన్నది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు 
జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు. 


4. స్వప్నః స్టానోఇ౬_న్తః ప్రజ్ఞః సప్తాంగ ఎకోనవింశతిముఖః 
ప్రవివిక్తభుక్‌ తైజసో ద్వితీయః పాదః॥ 


ఆత్మ యొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన 
అంతర్ముఖమైనది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో 
మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. 


5. యత్ర సుప్తోన కంచన కామం కామయతే న కంచన స్వప్నం 
పశ్యతి తత్‌ సుషుప్తమ్‌ | సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన 
ఎవానందమయో హ్యాననందభుక్‌ చేతోముఖ: ప్రాజ్ఞస్త తీయః పాదః ॥ 


కోర్కెలో, కలలో ఎదీ లేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణ 
మవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు 
ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన 
ఇది జాగ్రత్‌ మరియు స్వప్ప స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద 
స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. 


6.ఎష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఎషో౭_న్తర్యామేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ 
హి 


ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల 
లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూలకారణం ఇతడే. ప్రాణుల 
ఉత్పత్తికి, వినాశనానికి కూడా ఇతడే కారణం. 


7.నాన్వః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నోభయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్‌ నా 

= ల ల ల Bg ల 
ప్రజ్ఞమ్‌। అదృష్టమ్‌ అవ్యవహార్యమ్‌ అగ్రాహ్యమ్‌ అలక్షణమ్‌ అచిన్యమ్‌ అవ్యప 
దేశ్యమ్‌ ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం 
మన్యన్తే స ఆత్మా సి విజ్ణేయః ॥ 


నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి కాదు. రెండు 
చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. చేతన స్థితి కాదు. అది 
కనిపించదు. చేతలులేని, గ్రహించ శక్యం కాని, గుర్తులులేని, ఊహాతీతమైన, 


8. 


వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చెతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. 
అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమయినది. మంగళకరమైనది. 
అద్వయితం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ, దీన్నే తెలుసుకోవాలి. 


సోతి_యమాత్మా అధ్యక్షరమ్‌ ఓంకారో౭ఇ_ధిమాత్రం పాదా మాత్రా మాత్రాశ్చ పాదా 
అకార ఉకారో మకార ఇతి ॥ 

ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ;ఉ;మ్‌ అనే 
మూడు అక్షరాలతో ఓం రూపొందింది. 


. జాగరితస్థానో వైశ్యానరో౭_కారః ప్రథమా మాత్రా ఆస్తేరాదిమత్వాద్‌ వా ఆప్నోతి 


హ వై సర్వాన్‌ కామానాదిశ్చ భవతి య ఏవం వేద॥ 

ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన 
వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వం చేత, ఆరంభత్వం వల్ల ఈ 
రెండూ సమంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు 
యీడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యు 
డౌతాడు. 


10. స్వప్నస్థానస్తెజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్య్వాద్‌ వా 


11. 


ఉత్కర్తతి హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్‌ కులే 

భవతి య ఏవం వేద॥ 

ఓంకార మంత్రం రెండవ భాగమైన ఉకారం స్వప్పావస్టను ఆధారంగా చేసుకున్న 
తైజసుడు. ఎందుకంటే శ్రేస్టత్వం చేత, రెండింటి సంబంధం చేత రెండూ 
సమానంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని 
సెంపొందించుకుంటాడు. సుఖ-దుఃఖాల వంటి ద్వంద్వ్యాలలో సమతుల్యంతో 
వ్యవహరిస్తాడు. జ్ఞానికాని వాడు ఎవరూ ఆతడి వంశంలో జన్మించరు. 


సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి 
హ వా ఇదం హ వాఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద॥ 
ఓంకార మంత్రం మూడవ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న 


12. 


ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవేసే స్వభావంచేతా, గ్రహించే స్వభావంచేతా రెండూ 
సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని కొలతవేసే 
వాడుగా గ్రహించేవాడుగా అవుతాడు. 


అమాత్రశ్చతుర్గోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో౭_ ద్వైత ఎవమోంకార అత్మైవ 
సంవిశత్యాత్మనా౭_౭_త్మానం య ఎవం వేద య ఎవం వేద ॥ 


ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, 


ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వయితం. ఈ ఓం 
కారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు. 


kkk 


